ఆంధ్రభారత పాఠనిర్ణయ పద్ధతి 


కోరాడ రామకృష్ణయ్య 
శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి 
చల్లా సత్యనారాయణ 


OCLC: 499364982 
మద్రాసు 
1937 


“కోరాడ వారి కొన్ని ప్రముఖ రచనలు: 


ఆంధ్ర భారత పాఠ నిర్ణయ పద్దతి 


This is an article on textual criticism of Nannaya's Bharata based on the readings 
offered by the various manuscripts and printed editions of the work available. Nannaya's 
Bharata is considered the earliest work in Telugu Literature, and it is admitted on all 
hands that its text has been tampered with in various ways by Copyists, grammarians, 
editors etc. in course of time The available manuscripts give various readings and unless 
Nannaya's text is fixed or restored, its value for the history of Telugu Language is 50 
far lessened. An attempt is therefore made here to show by means of a few illustrations, 
how the text has been tampered with even long before the time of Appakavi (1650 
A.D.) and how the original readings can be sifted out, with the help of internal and 
contemporary inscriptional evidence, from the mass of readings offered by the various 
manuscripts, thus indicating the necessity for a more careful edition of Nannaya's text. 


ఫ్‌ భాష యొక్క గాని పూర్వ స్వరూపము నన్వేషించి 
తద్భాషా చరిత్రమును దెలిసికొనందలచినవా రా భాషలోని 
ప్రాచీన (గ్రంథ సమితిని శాసనాదులను బరిశీలించి యందలి 
పదపదార్హములకుం గాలక్రమమునంగలిగిన పరిణామమును 
బట్టువజచుకొన్మి (ప్రాచీనార్వాచీన రూపము లందలి భేదము 
లను వానికిం గల కారణములను దద్భాషాసంప్రదాయాను 
సారముగా సమర్థించుకొనంగలిగిన గాని తమ కోరికను 
గొనసాగించుకొనలేరనుట నిశ్చయము. ఆంధ్రభాషా చరిత్ర 
మునుగాని యాంధ్ర వాజ్మయ చరిత్రమును గాని పరిశీలింపం 
దలంచినపుడు, ఇప్పటికి అభ్యములగు [గ్రంథములలో నాదిమ 
మగు నన్నయ రచిత భారతమును, దత్చూర్వమందు 
బయలు వెడలిన శాసనములను బ్రమాణ ([గ్రంథములుగా 
(గహింపవలసియుండును గదా. వీని ప్రామాణ్యమును (గ్రహిం 
చుట యెంతయావశ్యకమో అంతకుం బూర్వ మీ (గ్రంథముల 
పాఠ నిర్ణయము చేసికొనుట గూడ నంత యావశ్యకముగనే 
కనంబడుచున్నది. 


శాసనములు మొదట నెట్టు చెక్కంబడినవో యళ్లు 
యెల్లకాలము నుండునుగాని మార్చును జెందవు కావున 
నవి తక్కిన వాజ్మయ భాగముల కంటె నెక్కుడు 
ప్రమాణములుగా గ్రహింపదగినవని చెప్పుదురు. కాని 
వానిలోంగూడ ననేక విధములగు ప్రయోగములుందుళేగాక, 


కొన్ని పరస్పర విరుద్దములుగాంగూడం గనంబడుచున్నవి. 
ప్రయోగ విశేషములను బట్టి కొన్నిటికి వైకల్ఫికత్వమును 
గాన్నిటికి బాహుళకత్వము నంగీకరించినను, దుష్టములని 
చెప్పక తప్పుని ప్రయోగములు కొన్ని వానిలో లేకపోలేదు. 
అట్టి వాని గుర్తెజింగి వానిలోని విశేషములను బరిశీలించి 
పాఠ నిర్ణయము చేసికొనిన: గాని యవి భాషా చరిత్ర 
జ్ఞానమున కుపయోగపడవు. (ప్రాచీన శాసనములందలి గద్య 
పద్యాదులను రచించిన వారు వేటు. వానిని లిఖించిన వారు 
వేణు. నందంపూడి శాసనము నన్నయ రచితమే. కాని 
దానిని లిఖించిన వాండు గండాచార్యుండు. | క్రీనాథరచితము 
లగు శాసనములనేకములు పెద్ద నార్యలిఖితములు శాసనము 
లకే కాక (ప్రబంధాదులకును రచయితలు వేణు లేఖకులు 
వేజుగా నున్న ట్లగపడుచున్నది. కావ్యమీమాంసాకారుండగు 
రాజశేఖరుడు కవితా సామ(గ్రిలో మంచి లేఖకునింగూడం 
బేర్కొనియున్నాండు. వ్యాసులు సంస్కృత భారతమును 
రచించినపుడు గణపతి లేఖకుడయ్యెనట. తిక్కనకు 
లేఖకుడు కుమ్మరి గురునాథుండని చెప్పుదురు. ఆంధ్రక 
వితా పితామహుడు లేఖకులు లేకున్నం గృతులు రచింపశ 
క్యమే యని యన్నాండు. ఇట్లు (గ్రంథముల మొట్టమొదటి 
ప్రతియే రచయితలది కానపుడు తరువాతి ప్రతులనుగూర్చి 
చెప్పెడిదేమి. ఇంక లేఖకులు లిఖించునపుడు వారితరులు 
చెప్పుదానిని విని లిఖించుట యొక పద్దతి. ఇతరులు వ్రాసిన 


ఆంధ్ర భారత పాఠ నిర్ణయ పద్దతి 


దానిని జూచి తిరిగి లిఖించుట మణీయొక పద్దతి. వినియో 
చూచియో తిరిగి శిలలపైనో, తామఫలకములపైనో చెక్కున 
పుడా చెక్కడపుంబనివాని సంస్కారమును బట్టి దోషములు 
దొరలుచుండవచ్చును. ఆయా కాలములందున్న వ్రాంత 
పరిపాటిని బట్టి చెవులతో విను దానినే వ్రాయక దాని 
మాణురూపములను ర్రాయుటకూడ సంభవించు 
చుండును. “వ్రాసిన అనుదాని నట్లు పలుకుచు వ్రాయున 
పుడు “ర్రాస్ని' అనియు, తమరు-అనుదానిని “త్మరు' 
అనియు వ్రాయుట యీ కాలమునను గొందణు కలవామై 
యుండుట యందణు నెణీంగినదే గదా. ఇట్లు యనేక 
విధములుగ మార్పులు గలిగి పాఠభేదములు బయలుదేరి 
నపుడు కవియుద్దేశించిన దేదో వ్రాయసగాండు కల్పించిన 
దేదో మనము జాగరూకతతోం గనిపట్టవలసియుండును. 
అట్టి చోటుల యథార్హ ప్రయోగమును దెలిసికొనుటకై కవి 
యితర[త్ర ప్రయోగించిన ప్రయోగములే యాధారములగును. 
తత్రామాణ్యమును బట్టి కవ్యుద్దిష్ట పారమును [గ్రహింపవలసి 
యుండును. 


ఇంక భారతాది (గ్రంథముల విషయమున మటికొన్ని 
చిక్కులుగూడం గలవు ఈ (గ్రంథములు తాళ పత్రముల 
పైని వ్రాయంబడుచుండెడివి. శిలలవలెను రాగి లేకులవలెను 
దాళప[త్రములు చిరకాలము నిలిచియుండునవి కావు గదా. 
అవి స్వయముగానే శిథిల స్వభావములు. అట్టివానికి 
రామబాణములను పురుగులు వాని నాశమునకు రామబాణ 
ములవలె నమోఘములే. 'వీని మూలమున [గగ్రంథమున 
నచ్చటచ్చట శిథిలములై లుష్తములైన భాగములను లేఖకులు 
దమకుందోచిన రీతిని బూరించి వ్రాయుచుండుటయు 
సంభవించును. ఇప్పటికి సుమారు మున్నూజేండ్లకుం 
బూర్వము వ్రాయంబడిన (ప్రతులే మనకు లభించుట కష్టము: 
గదా. అప్పటి కించుమించుగా నేడెనిమిది నూతేండ్లకుం 
'బ్రాంతమున రచింపంబడిన నన్నయాదుల గ్రంథము లెన్ని 
పరివర్తనములం బొందియుండునో యూహించుకొనవలసి 
నదే. ఇప్పుడు మనకు లభించునవి మొదటి ప్రతికి బహుదీర్హ 
కాలమున బయలుదేణీన పరంపరా పుత్రికలు కావున 
బహుభేదముగల పాఠములతోం గూడి యుండు ననుటకు 
సందేహము లేదు. 

ఈ ప్రతులలో బారభేదములు బయలుదేణుటకు 
మజీకొన్ని కారణములు గూడంగలవు. మొట్టమొదటం దాళ 
షత్రముల పయిని గంటములతో |్రాసినపుడు హల్లులతోం 
గూడిన ఈ, ఏ, ఓ మొదలగు వానికి సరియగు లిపులు 
వ్రాయుట కష్టమును అనభ్యస్తమునయి యుండియుండును. 
కావుననే యిప్పటికి గొన్ని వ్రాంతప్రతులలో “నెల అనునది 


167 


“నెల' 'నేల' అను పదములకు గుర్తుగా వ్రాయంబడియుండుట 
కాన నగును. ఇట్టి దానిని బట్టి ప్రత్యంతరము వ్రాయు 
సందర్భమున వ్రాయసగాండు తనకుంగల సంస్కారమును 
బట్టి దానిని కొన్నిచోట్ల నెలగాను, గొన్నిచోట్ట నేలగాను 
చదువుకొనుటయు నది యన్వయింపనిచో దాని స్థానమున 
మజీయొక పద మేదేనిం (బ్రవేశపెట్టుటయు సంభవించుచుం 
డును. సంస్కార శూన్యులు వ్రాసినపుడు మాతృకలలోని 
శబ్దముల యథార్థ స్వరూపమును ([గ్రహింపనేరక తోంచినరీతిని 
వ్రాయుటచే నర్హశూన్యములగు భాగములు కొన్ని యేర్చ 
డును. అల్బసంస్కారము గలవారు |వ్రాసినపుడు వారందలి 
పదపదార్హములను గుర్తెటుంగలేక సందర్భానుసారముగా నప్ప 
టికి వాడుకలోనున్న పదములను మాతృకలోని పదముల 
స్థానమునం బ్రయోగించి వ్రాయుటచే మాణీపోయిన స్థలములు 
కొన్ని యేర్చడును. సంస్కారవంతులగు వారును, అందు 
లాక్షణికులును దమ తమ కాలమునంగల ప్రయోగములను 
బట్టి సంస్కరించి యట్టి వానిని దమ(గ్రంథములలో లక్ష్యము 
లుగా నిచ్చుటచే నేర్పడు పాఠములు కొన్ని యుండును. 
ముద్రాపకులట్టి తాళపత్ర (గ్రంథములను దమకాలమున 
బయలుదేజిన వ్యాకరణమున కనుకూలముగాం బరిష్కరిం 
పించి ముద్రించుటచే స్థిరపడిన పాఠములు కొన్నియుం గాన 
నగుచున్నవి. ఇట్లు కాలక్రమమున గలుగుచు వచ్చిన 
మార్పులను బట్టి యిప్పటికి సుమారు తొమ్మిదివందల 
సంవత్సరములకుం బూర్వమున నన్నయచే రచింపబడిన 
(గ్రంథము పెక్కుచోట్ల నిప్పుడు మనకు లభ్యములగుచున్న 
(గ్రంథముల కంటు మిగుల భిన్నం బైన పారములతోం 
గూడియుండునని _నిశ్చయింపవలనియున్నది ఇటీవలం 
గొందలు తాళపత్ర గ్రంథములలోని పాఠములను సరిచూచి 
వెనుకటి పాఠములను గొంత సవరించి పునస్సంస్కారము౭ 
గావింప యత్నించినారు. అట్టి వారిలో బ్రాచీనుండు 
అప్పుకవియని చెప్పవచ్చును. ఈతని కాలమున కనంగా 
నిప్పటికి మూండు నాలుగు శతాబ్దులకుం బూర్వమే 
భారతాది [గ్రంథముల నపపాఠములు చేరినట్లును గొందజు 
లాక్షణికులు గూడ వాని గనిపట్టలేక యా యపపాఠములనే 
(గ్రహించినట్లును అప్పకవీయమును బట్టి తెలియవచ్చుచు 
న్నది. 


అప్పకవీయమునం దృతీయాశ్వాసమందు దేశ్య నిత్య 
సమాస విశ్రాంతులను దెలుపు సందర్భమున. లక్షణసార 
సం(గహమునుండి 


“త్తే అచ్చు హల్లును దేశీయ మనియెడి వడి 
యెన్న నొక్కొక్కచోటం గ్రిక్కిటీసెం గృతుల 


168 


సరసలక్షణకవులు (గ్రచ్చణుి నొనరు 
భంజితాసురసముదాయ యాంజనేయ.”? 


అను లక్షణమును గ్రహించి వాని కుదాహరణముల నిచ్చిన 
పిదప నీ క్రింది విధమున రచించెను. 


“ఉ. నన్నయ ముల సత్కవి జ 
నంబుల కా ములందు లేఖకుల్‌ 
గొన్నియుం బా కాధములు 
గొన్నియుం బోకడంబెట్టి తక్కువై 
యున్నెడం గాంచి జానపదు 
లోడక దిద్దిన తప్పు త్రోవలె 
ల్లన్నిజ మంచుం గ్రైకొనిన 
లక్షణవేత్తలు సమ్మతింతురే.?? 

వ. అది యెట్లనిన సులక్షణ సారంబునందు లింగము 
గుంట తిమ్మన ద్రాసిన యప్రశస్తంబులగు లత్యంబులకు 
నాశ్చర్యంబు నొంది బహుపుస్తకములు నిరీశ్షీంచి వాని నెల్లను 
బ్రక్షిప్తంబులుగా నెణేంగిన వాండనై లక్షణవంతంబులగు 
పురాతన ్రోక్సంబులు వివరించెద.”” 


పయి నప్పకవి చెప్పిన దానివలన నాతని కాలమునకే 
అనంగా బదునేడవ శతాబ్దినా౭ంటికే భారత పాఠములు లేఖక 
పాఠకులు పాడుచేయుటయు వానిని జానపదులు తమకుం 
దోంచిన రీతిని గొన్ని దిడ్దుటయు నట్టి వానినెల్లం గొందటు 
లాక్షణికులు ప్రమాణములుగాం గొని లత్యములుగా నిచ్చు 
టయు సంభవించియుండెననియు అప్పకవి బహు పుస్తక 
ములు నిరీక్షించి వానినెల్లను 'బ్రక్షిప్తములుగా నెణీంగిన వాండ్తై 
పురాతనకవి ప్రోక్తంబులు వివరించెననియు స్పష్టముగాం 
దెలియుచున్నది. 


అతండట్లు చెప్పి తాను |బ్రశస్త పాఠములని పేర్కొనుచు 
నిచ్చిన వానిలోంగొన్నిటిని బరిశీలింతము. 


ఆది పర్వమునందు: 


“క, నా వచనమున నపత్యము 
గావించును నీకు గొంతి కడునెయ్యమునన్‌ 
నీ వగచిన యాయర్ణము 
సూవె మనంబున దలంతు సుందరి యెపుడున్‌.'' 


ఈ పద్యమున నుండిన యప్రశస్త పాఠమేదో యాతండు 
చూపలేదుగాని యానంద రంగరాటృందమున నఖండయ 
తికి లక్ష్యృముగాం బయి పద్యము (గ్రహింపంబడినది. అందు 
జివరపాదమున “'సూవె మనంబునను దలంచుచుండుదు 
నేనున్‌”' అని యున్నది. ఈ పాఠము మద్రాసు దొరతనము 


సాహితీ నీరాజనం 


వారి [ప్రాచ్యలిథఖీత పుస్తక భాండాగారమున 11-15-2; 
25-13-1. అను పుస్తక సంఖ్యగల తాళపత్ర (గ్రంథములలో 
గలదు. ముద్రితములందు “'చూవె మనంబున దలంతుం 
బొలయక యేనున్‌” అని పరిష్కర్తలు పాఠమును నిర్ణయిం 
చిరి. ఈ రీతిగం గొన్ని ప్రతులలోం గలదు. అప్పుకవి 
పాఠముగూడ నే ప్రతిలోనయినం గలదేమో. ఏమయినను 
అఖండయతి అందులేకుండగం జేయంబడినది. 


మటొకటి చూతము. ఉద్యోగపర్వమునందు (2-12) 


“క, తనమ తండ్రి భంగి నీకును 
సముచితముగ భక్తిజేసి సజ్ఞననుత మా 
ర్గమునను జరియింపంగా 
నమలమతీ కన్న కొడుకు లట్టరయంజనున్‌?” 


ఇది యప్పకవి యుదాహరించిన పద్యము. ఇందును 
నప్రశస్త పాఠమాతడీయకున్నను రంగరాటృందమున నఖండ 
యతి సహితపాఠము గననగుచున్నది. అందు: 


“మార్గమునం జరింపంగా విమ 
లమతీ నీ కొడుకులట్టుల యరయంగనగున్‌”? 


అని యున్నది. ఇం దఖండయతిసహితపాఠమునకే యప్పకవి 
వేటు పాఠము నిచ్చియుండును. 


ఇప్పటి ముద్రితములలో, *'మా, ర్ల్గమున నడుచు వారల 
నీ వమలమతింగన్న కొడుకులట్టరయందగున్‌” అని 
యున్నది. 


రామాయణము నుండి మజొక పద్యము (గహింపబడినది. 
అది యప్పకవి పాఠమున నిట్టున్నది: 


ఉ. “అన్నవు తండ్రియట్లు విను 
మంతియకా దటమీద రాజ వే 
మన్నం గొటంత లేదు మణి 
హారములాదిగంబెక్కు కానుకల్‌ 
మున్నుగ సీతనిచ్చి జన 
లోకపతిం గని మమ్ము6 బ్రోవుమీ 
సన్నపుకార్యము ల్వలదు 
సంధియ మే లటు గాక తక్కినన్‌”” 


పయిపద్యము రెండవ పాదము రంగరాటృందమున 
““రాజవే, మన్నను లెస్సయౌను మణిమండన ముఖ్యములైన 
కానుకల్‌”” అనియున్నది. ఈయఖండయతి పాఠమే యప్ప 
కవి పరిహరించి యుండును. ఆతండప్పటి యప్రశస్తపాఠ 
మని చెప్పినది చూపలేదు గదా. 


ఆంధ్ర భారత పాఠ నిర్లయ పద్దతి 


మొత్తము మీంద నప్పకవికాలమునకే య(ప్రశస్తములని 
లాక్షణికు లెంచిన పాఠములు దొర్లినవి. లాక్షణికులలోం 
గొందణు వానిని బ్రమాణములుగా (గ్రహించుటయు సంభవిం 
చినది. ఆ లాక్షణికులను నధిక్షేపించి బహుపుస్తకములు 
నిరీక్షించి పురాతన కవి(ప్రోక్తములను నిర్ణయించితినని యప్ప 
కవి యిచ్చిన నన్నయ్య లక్ష్యములలోం గొన్ని నన్నయ్య 
నియమములకే వ్యతిరిక్తముగాం గనంబడుచున్నవి. 


ఒండు రెం డదుదాహరణములు చూతము. 
అప్పకవి స్వవర్గజ(ప్రానమున కుదాహరణముగా నిచ్చిన 
పద్యములలో నన్నయ దిది: 


చ. “కాదన కిట్టిపాటి యప 

కారము తక్షకుం డేకవిప్ర సం 
బోధనంజేసి చేసె నృప 

పుంగవ నీవు ననేక భూసురా 
పాదిత సర్పయాగమున 

భస్మము సేయుము తషకాది కా 
కోదర సంహతిన్‌ హుతవ 

హో([గ్ర మహోగ్ర శిఖాచయంబులన్‌.” 


ఇందు “సం, బోధనచేసి చేసె నృపపుంగవి” అనుచోట 
“సం, చోదనంజేసి చేసె నరిసూదని” అనియు, “సం, 
పాదన, అనియుం బాఠభేదములు తాళ పత్రపుం బ్రతులలోం 
గలవు. నన్నయ కవిత్వములోం దదితర స్థలముల -వర్గజ 
(ప్రాసము గానరానందునను నన్నయ్యయే యీ సంద 1మున 
(2-194) తక్షకుండు విప్రవచన చోదితుండై య యు, 
మటొకచోట (1-20) 'అరిసూదని అనియుం బ్రయోగించి 
యుండుట చేతను 'సం, చోదనంజేసి చేసె నరిసూదని 
అనుపాఠమే నన్నయ్య ప్రయోగించియుండు ననుట సయ్యుక్తి 
కమని తోంచుచున్నది. 

అప్పకవి స్వవర్గజ |ప్రాసమున కిచ్చిన నన్నయేతర 
కవిలక్యములు గూడ నిలుచునవి గావు. అందు, విరాట 
పర్వమునందు. 


“క, ముదమొదవ రమ్యహర్మ్యము 
తుదినిలువున నిష్టసఖులతోడ విహారా 
స్పదమగు నెలవున మెలగెడు 
సుధేష్ట తజ్ఞాలకములం జూచెం ట్రీతిన్‌”?. 


ఇందున్న సుధేస్ల అనుదానికిం బెక్కు (ప్రతులలో 
సుదేస్లయనియే కలదు. సంస్కృత భారతాదులలోను సుదేష్ట 
యనియే యున్నది. కావున నిది ప్రమాణార్హము గాదని 
తోంచెడిని. 


169 
(ద్రోణపర్వమునుండి 


క. వింధ్యాద్రివోలె నా ప్రతి 
వింద్యుం డచలితో[గ్రమూర్తి వెలయ నిలిచి గ, 
ర్వాంధ్య మలరగ సుదీస్తా 
వంధ్యా(స్త్రము లక్కుమారవరుపైం బటుపెన్‌. 


యని యప్పకవి యుదాహరించెను. ఇందును వ్రాంత 
ప్రతులలో '“ప్రతి వింధ్యుం డనియె కలదు. వింధ్యమునకుం 
(బతియైన వాండను వ్యుత్పత్తి (గ్రహించినను ప్రతివింధ్యుండ 
నియె యుండును. సంజ్ఞావాచకమన్నచో నెట్టుండుటకును 
వినిగమక కారణము కనంబడదు. 


విరాటపర్వము నుండి స్వవర్గజ[ప్రాసమున కప్పకవి 
మజొక యుదాహరణ మిచ్చెను. అది చూతము: 


“ఎండకు వాన కోర్చి తన 
యిల్లు ప్రవాసపుంజోటు నాక నాం 
కొంటి నలంగితి న్నిదుర 
కుం దణీ తప్పెను దప్పిపుట్టైనా 
క్కండను నెట్టాకో యనక 
కార్యముగల్లిన వేళ నేలినా 
తండొక చాయజూపినను 
దత్పరతం బనిసేయు టొప్పగున్‌.”' 


ఈ పద్యమున ''ఆం, కొండు నలంగుదు న్నిదురకుం 
దణీ దప్పెను” అనుపాఠము పెక్కుప్రతులలోం గలదు. 
ఆంకొండు (= ఆంకొందును) అని కవి ప్రయోగించి 
యుండును. ఆంకొంటిని అని భూతకాలిక ప్రయోగమును 
ప్రయోగించె ననుకొనుటచే నట్టి ప్రమాదము గలిగియుం 
డును. నన్నయ తిక్కనల (గ్రంథములందు స్వవర్గజ (ప్రాసము 
(ధ్రువపజచు ప్రయోగములు లేమింజేసియు నప్పకవి యిచ్చిన 
చోట్లం బాఠాంతరము లుండుటం జేసియు స్వవర్గజ ప్రాసము 
నన్నయ  సమ్మతమన నవకాశము కానరాదు. కావున 
“సంబోధన” పాఠము నన్నయచే ననుద్దిష్టము. అప్పకవి 
యీ విషయమున నన్నయ మార్గమునకు దూరుండై నాండని 
చెప్పక తప్పదు. 


మజీయొక విషయము పరిశీలింతము. 
అభేదవిరతుల కుదాహరణముగా నప్పకవి యీక్ర్రింది 
పద్యము నిచ్చెను. 
ఆదిపర్వమునందు: 
చ. “నుతజల పూరితంబులగు 
నూతులు నూణిటికంటు సూనృత 


170 


వ్రత యొక బావిమేలు మణి 

బావులు నూజిటి కంక నొక్కస 
(తృతువది మేలు తత్రతుశ 

తంబున కంకి సుతుండు మేలు త 
త్యృుతశతకయు కంటు నొక 
నూనృత వాక్యము మేలు చూడగన్‌.” 


ఇందు రెండవ పాదమున “వి “బి కారములకు యతి. 
ఇచ్చటం (బ్రాత వ్రాత ప్రత్తులలోం గొన్నిట భావులని 
కలదు. 


కొన్నిట వాపి, వాపుల, అని యున్నది. దీనికి మూలమగు 
సంస్కృతమున 


“వరం కూపశతా ద్వాపీ వరం వాపీశత్రా (త్రతుప 
వరం (క్రతుశతా త్పుత్తః సత్యం పుత్రశతా ద్వరమ్‌? 


అని యుండుటచేతను నన్నయ్య పై శ్లోకములోని భావము 
సరిగా (గ్రహించి యుండుట చేతను వాపీశబ్దమే నన్నయ్య 
ప్రయోగించి యుండునని చెప్పందగును. 


ఆరణ్యపర్వమునుండి మరియొక యుదాహరణ మప్పకవి 
యిచ్చియుండెను. అదియును బరిశీలింపందగును. 


“(పతి బలదరభంజనుండు 

పార్టుండు దారుణ బాణవర్షము 
న్నతి నతిధీరుండై కురిసి 

నం బరముండు మహాంబువృష్టి స 
ర్వతము (గ్రసించినట్టు తన 

బాహుల వాని గ్రహించి పోరన 
క్షతతనుండయ్యె వాని నతి 

గర్వితుం బార్జుడు చూచి యాత్మలోన్‌,?' 


ఇందు (గ్రసించు అనుచోట (గ్రహించు అను పాఠాంతరము 
ముద్రితముననే చూపంబడినది. 


“ప్రతిబల ... మహాంబు వృష్టైబర్వతము 
(గ్రహించునట్టు బలవంతుండు దాని (గ్రహించి ....” అని 
పాఠాంతరము ము'ద్రితములం గొన్నిటను తాళపత్ర గ్రంథ 
ములలో జూచిన వానిలో బెక్కింటను గలదు. పయిరెండు 
చోట్లను. జాతాంతరములుండుట చేతను, ఇతరత్ర బవలకు 
యతిలేక పోవుటచేతను నన్నయ్య “వాషి, వాపుల, బలవం 
తుడు" అనియే యాయా స్రలములం (బ్రయోగిలచి యుండు 
నని నమ్మిక గలుగుచువ్నది. అప్పకవి పాఠములలో నన్నయ్య 


సాహితీ నీరాజనం 


నియమముల నుల్లంఘించినవి మజీకొన్ని కలవు. వానినింకను 
విమర్శించి నిర్ణయింపవలసియున్నది. 


అప్పుకవినాటికే అనంగా మున్నూజు వర్షములకుం 
బూర్వమే యట్టి దోషములు భారతాది [గ్రంథములలో 
జేరినపుడు అప్పటి నుండియు నేంటివజకు నా (గ్రంథము 
లెంతంత తప్పుల తడికలుగా బరిణమించి యుండునో 
యూహించుకొనవలసినదే. మజియుం దనకుం బూర్వము 
పాఠకాధము అపపాఠములను భారతాదులలోం జొనిపి 
రనియు, జానపదులు దిద్దివేసినయట్టి యపపాఠములనే 
లాక్షణికులు (గ్రహించిరనియు వారి నాక్షేపించుచుం దాను 
సెక్కు ప్రతులను బరిశీలించి సరియైన పారములను 
(గ్రహించినట్లుగాం చెప్పికొనిన అప్పకవి పాఠములే కవ్యు ద్లిష్ట 
పాఠములుగా (గ్రహించుటకు అవకాశము కలుగనప్పుడీ ప్రాచీన 
తాళపత్రపుంబ్రతుల , పారములనుండి కవ్యుద్దిష్ట పాఠమును 
నిర్ణయించుట యెట్టి చిక్కులతోం గూడిన కార్యమో 
విశదమగుచునే యున్నది. అయినను తరువాతి కవుల 
కవిత్వమువలెం గాక నన్నయ కవిత్వము కొన్ని విశేష 
నియమములతోం గూడిన దగుటచే వాని సహాయము చేతను 
నాకాలపు సంప్రదాయముల సాహాయ్యముచేతను నన్నయోద్దిష్ట 
పాఠములను గొంతవణుకు నిర్లయింపవచ్చునని తోంచు 
చున్నది. అట్టివాని మచ్చునకుం గొన్నింటిని బరిశీలింతము. 


అందుల - అందలి 


భారతమునం దాదిపర్వమున (1-11) “శ్రీమహాభార 
తము నందలి యభిప్రాయము విన నభిలాష పెద్దయై 
యుండు” అని ముద్రితములలోను దొరతనము వారి 
'ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమందున్న ప్రతులలో 
25-13-1 సంఖ్యగల (ప్రతిలోను గనంబడుచున్నది. ఆ 
భాండాగారమున నున్న కొన్ని తాళ పత్రపుం బ్రతులలో 
(11-15-2) “శ్రీమహాభారతంబునందుల యభిప్రాయి* 
మను పాఠము కలదు. నన్నయ ఆది. 6. 244 లో 
“క ఇం దుల జీవన మేల నమ్ముదురు తత్త్వజ్ఞుల్‌ 
అని యతిస్థానమునందు 'ఇందులి వచ్చునట్లు ప్రయోగిం 
చెను. దానిని బట్టి నన్నయ పై వాక్యమున “భారత మందుల 
అవి ప్రయోగించెననియె నిర్ణయింపవలయును. ఆభావమును 
కొన్ని శాసనములలోని ప్రయోగములును (ధ్రువపజచుచు 
న్నవి. దక్షిణ హిందూదేశ శాననములలో (South Indian 
Inscriptions vol. IV' No. 970) వాల్గవ సంవుటమున 970 
సంఖ్యగల, శాసనమున “అందుల లాభస్యగా]లు పాడ్డవెరవున 
[ను నడుపు కొనువారు'” ఆని యున్నది. అందే 1021 


ఆంధ్ర భారత పాఠ నిర్ణయ వద్దతి 


సంఖ్యగల శాసనమున; ఇందుల భోగముగొని, అనియు 1019 
సం. శాసనమున “ఇందుల పహిండి” అనియు గలవు. 


“జరలిః అను సూత్రమున నన్నయ్య భట్ట 'అందలి 
అనురూపమును వ్యాకరించి యున్నాడే యని కొంద ఆన 
వచ్చును. అతండు ప్రయోగించినం ఇం, దుల జీవన మేల 
నమ్ముదురు తత్త్యజ్ఞాల్‌'”” అను ప్రయోగమున కతండు 
వ్యతిరేకముగా సూత్రించియుండునా? ఇంతకు ''జరలిః' 
అనునది నన్నయ్య నోటవచ్చిన దను విషయము వివాద 
(గ్రస్తమేకాని నిర్వివాదము గాదు గదా! నన్నయ ప్రయోగ 
మును బెక్కు తాళపత్రగ్రంథములును శాసనములును 
'ధ్రువపజచుచున్న 'అందుల' పాఠమే మనకు (గ్రాహ్యమని 
నిర్ణయింపవచ్చును. 


అపభ్రంశములు చేరిన పాఠములు: 
భారతమం దాది పర్వమున 2-131 పద్యమందు: 


సీ “జనమేజయుని చేయు సర్పయాగమునకు 

విఘ్నమందటుము గావింతమతండు 

ధర్మార్థి గావున ధారుణీసురులమై 
యడుగుద మీక్రతు వుడుగుమనియుం 

గొందటి మతనికిం గూర్చుమంత్రులమునై 
యీ క్రతుక్రియంజేసి యిహపరముల 

కగుం బెక్కు దోషంబు లని హేతువులు సూపి 
యుడిగింత మందలు నొక్క మొగిన 


అ. భక్ష్యభోజ్య లేహ్యపానీయముల మీంద 
సదములోని విప్రజనుల మీంద 
వెగడుపడంగం బాటు వెటిపింత మొజ్జలు 
తత్ర్రయోగ విధులు దప్పి పటన.” 


ఈ పద్యము సర్వయతిసీసము. కాని మూండవ 
పాదములో రెండవ దళము 'అడుగుద మీ క్రతువుడుగు 
మనియు' అని ప్రాసయతితో నున్నది. కొన్ని వ్రాత 
ప్రతులంజూడంగా, 


1 “అడుగుద మిష్టి సేయకు మటనియు?' 

1. “అడుగుదము క్రతువు సేయకుము యనియు?” 
I. “అడుగుదము క్రతువు సేయకుము ననియు”? 
1V. “అడుగుదమిదియు సే(జే) యకుడు యనుచు. 


అను పాఠములు గనంబడినవి. వానిలో మొదటిది ముద్రాప 
కుల చేత నధోరేఖమునం జూపబడెను. మిగిలిన వానిలో 
“అడుగుదము” అనియుంచినచో ఛందోభంగము వాటిల్లును 
“అడ్గుదం' అని గాని 'అడుగుదారి అని గాని యపభ్రష్ట్ర 
రూపముగా (గ్రహించినచో ఛందస్సు సరిపడునుగాని యట్టి 


171 


ప్రయోగమే యీ పాఠము పాఠకదోషమునంగలిగిన దని 
చాటుచున్నది. అట్టి దోషము (గ్రహించినవారు దాని క్రింది 
పాఠముననున్న “ఉడిగింతి మను పదమును బట్టి 'అడుగుద 
మీ క్రతువుడుగు మనియు” అను పాఠము కల్పించి 
యుందురు. అది సరసమైనను నన్నయ్య నియమమునకు 
దూరమైనదిగాన గ్రాహ్యముగాదు. 1, 1V పాఠములలో నొకటి 
(గ్రాహ్యమని తోంచెడిని. ఇట్టివి యింకను గొన్ని ప్రతులలోని 
పాఠములం జూచి (ధువపణుపవలసియున్నది. 


పర్యాయపదములు గూర్చుట 


ఇది ప్రాయికముగాం గనంబడు దోషము. దానివలనం 
గవికాలమున నుండినదేదో తర్వాత వచ్చినదేదో తెలిసికొ 
నుట కవకాశము లేకపోవును. సూక్మదృష్టితోం బరిశీలించిన 
వారి కందుల యాథార్హ్యము పాడగట్టక మానదు. 


ఆది. 1-3 


“''జనమేజయునొద్దకు వచ్చి” అనుచోట “ఒద్ద' అనుదాని 
స్థానమున “వద్ది అన్న 'పాలికియు, అనియు, “కడకు” 
అనియు వేణుచేణు (ప్రతులలో గనంబడుచున్నది. వ్రాయు 
వారో, వ్రాయువారికిం జెప్పువారో వారికి దోంచిన పర్యాయ 
ములు దొర్లించి రనుట స్పష్టము ఆ పాఠములలో “వద్ద 
అనునది ఒద్ద అనుదాని యపభ్రష్ట్ర వ్యావహారిక మనుట 
నిర్వివాదము. అది నన్నయ ప్రయుక్త మనంజాలము. 'కడకు” 
అని గాని “పాలిక అనిగాని నన్నయ్య ప్రయోగించును. 
వానికంటు 'ఒద్దకు' అనునది పెక్కు ప్రతులలో నుండుటచే 
“ఒద్దకు' ([గ్రహింపవచ్చును. మిగిలినవి పాఠభేదములుగాం 
జూపం దగును. 


ప్రాసయతులు 


సీ. * బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున 

వినతకుం బుట్టిన యనఘమూర్తి 

వాలభఖిల్యులదయ వరపక్షికులమున 
నింద్రుండై పుట్టిన యిద్దతేజుం 

డుదధిలోనున్న యత్యుగనిషాదుల 
నారంగ మింగిన ఘోర వీరుం 

డిభకచ్చపముల రౌహిణశాఖతో నెత్తి 
కొని దివిబజుచిన యనిలవేగి 


తే. వీంగి తన తల్లి దాస్యంబు నీంగంబూని 
తడయ కమృతంబుంగొని పోవంగడంగి వచ్చెం 
గామరూప సంపన్నుండు గామగమనుం 
డతండు నీకు నసాధ్యుండు శతమఖుండ 
భార. ఆది 2-83 


172 


ఈ పద్యమునం బ్రతిపాదమునను మొదటి దళమున 
యతియును రెండవ దళమునం బ్రాసయతియును గలవుకాని 
రెండవ పాదము రెండవ దళమున యతి పడినది. అది 
మిగిలిన పాదములలో6ం గల నియమమునకు వ్యతిరిక్తముగా 
నున్నది. 


తాళపత్ర [గ్రంథములలో గొన్నింట 'ఇంద్రుండై పుట్టిన 
యిద్దతేజుందు' అనియే కలదు. కొన్నిట అందును బ్రౌనుదొ 
రగారు వ్రాయించిన ప్రతులలో 'ఇంద్రుం పుట్టిన సాంద్ర 
తేజు అని యున్నది. ఆ పాఠమును ' ౦ది గీంత(క్రింద 
ముద్రాపకులును జూపిరి. మజటొక ప్ర లో 'ఇంద్రుండై 
పుట్టినరేం[ద్రతేజు' అనియున్నది. బళ్జారి నుండి తెప్పించిన 
ప్రాంత తాళపదత్రపుం బ్రతిలో 'ఇంద్రుండై పుట్టిన రుంద్రతేజు 
అని యున్నది. 


వీనిలో “ఇంద్రుండై పుట్టిన రుంద్రతేజుండు' అను పాఠమే 
న య్యపాఠమని తోంచెడిని ఏలయన నన్నయ్యకుం 
బూ ము కన్నడమున భారతము రచించిన పంపకవి 
ప్రాస నములం బెక్కింట రుంద్ర శబ్దముప్రయోగించి 
యుం ను. పంపభారతమున వాడిన కొన్ని పదములు 
సమాసములును నన్నయ్య వాడినట్లు కొన్ని నిదర్శనములు 
గలవు. ఇంద్రశబ్ద ప్రానయతికిం 'సాంద్రి శబ్దముకంబు 
రుం|ద్రశబ్దమే యుచితముగా నుండును. ఇది యాంధ్ర 
రచయితలలోంగూడ నభ్యస్తమైన పదమే యని దక్షిణ 
హిందూ శాసనములలోని యొక పద్యము చాటుచున్నది. 


6కు అఖండ దీపంబు నిల్పెనా, 
చంద్రతారకముగ రుంద్రయశుణ్ణు” 
South 1౧614౧ inscriptions, Vol. VI, No. 117. 


అని యున్నది. ఈ శాసనము 'శక సం. 1040 అగు 
నేంటిది.” యతిసహితపాఠము నన్నయ్య నియమమునకు 
వ్యతిరిక్తమే కదా. మిగలిన పాఠములలో 'రుంద్రయశుండు! 
అన్న పాఠమే నన్నయ్య రచితమని తోంచుచున్నది. 


యతులు 
భారతమున ఆరణ్యపర్వమందు 1-217 పద్యమున 


“క్షమయ తాల్చియుండం జన దెల్లప్రాద్దు తే, 

జంబ తాల్చియుండం జనదు పతికి! 
అని ముద్రితము. ఇందు మొదటి పాదమున “క్ష 
కారములోనున్న ష కారమునకు మైత్రిగల జకారము 
యతిస్థానమునం బడినది. నన్నయ్య కవితలో “క్షు కారము 
నకు యతిస్థానమునం 'కి కారమునకు మైత్రిగల యక్షరమే 


పాహితీ నీరాజనం 


కాని షకారమై(త్రిగల యక్షర ముపయుక్తము కాలేదు. ఆ 
నియమ మెజుంగనివా రెవరో 'జనదెల్లప్రాడ్డు! అని సవరించి 
యుందురు. కొన్ని వ్రాత ప్రతులలో 'క్షమయ తాల్చి 
యుండంగాదెల్ల [ప్రొద్దు అను పాఠము కలదు. ఇది నన్నయ 
నియమానుసారమని స్పష్టమే. మణీయు దాని తర్వాతి 
పాదమున, “చనదు పతికి” అని యుపయోగించిన నన్నయ 
యీ పాదమునంగూడ 'జనదు' అని యుపయోగించి 
యుండం డనియు (గ్రహింపనగును. 


-పయి యుదాహరణములు దిజ్మాత్రముగాం బ్రదర్శింపబడి 
నవి. అంధ్ర భాషా స్వరూపజ్ఞానమునకై నన్నయ భాషను 
బరిశోధించు సందర్భమున నిట్టి వనేకములు గనంబడినవి. 
నన్నయకు బూర్వాపరకాలములందు రచింపంబడిన వానిలో 
లభ్యములగు శాసన భాగములను బట్టియు నన్నయ 
నియమములను బట్టియు నాక నిర్ణయమునకు వచ్చుటయే 
యుక్తముగాం గనంబడుచున్నది. 


పాఠ నిర్ణాయకులు తాము నిర్లయించిన పాఠములను 
(బధాన (గ్రంథమునంజేర్చి మిగిలిన పాఠముల నన్నింటిని 
బత్రాధోభాగమునం జూపుట భావ్యము. ప్రాంత వ్రాంతప్ర 
తులు శిథిలతరము లగుచున్నవి. అవి పోయినచో వానిలో 
నున్న పాఠము లంతరించి పోవును. ఒకరు నిర్ణయించిన 
వాని కేకారణముననైనం బ్రతిరోధమెప్పుడయినం గలిగినను 
ఆయా స్టానములంగల పాఠభేదములం జూచుట కవకాశము 
గల్ఫించుటకై యాపాఠములను గూడ సంరక్షించుకొనవలసిన 
యావశ్యకత కనబడుచున్నది. 


అట్లు ([గ్రహింపందగిన పాఠములనన్నిటిని గూర్చుకొని 
భారతమును లేదా నన్నయ్య భాగమునయినను ముద్రించిన 
బాగుగా నుండునని తోం చుట చేత వెనుకనట్టి యత్నము 
కొంత చేయబడినది గాని యానడుమ నము' త ప్రాచీన 
(గ్రంథ ప్రకటనమునకేకాని ముద్రిత [గ్రంథ ప్ర టనమునకు 
బోత్సాహము విశ్వవిద్యాలయమువారు చూపరేమోయని 
సందేహము గలుగుటచే నది యప్పుడు కొనసాగలేదు. ఈ 
మధ్యకాలమునం [బ్రాచీన ప్రబంధములు (ప్రశస్త పాఠములతోను 
జక్కని వివరణాది విశేషములతోను బ్రకటించుటయు 
విశ్వవిద్యాలయ పరిశోధన సంస్హ్రారి కర్తవ్యములలో నొకటి 
యని నిర్లయింపబడినది. కావున ముందు నన్నయ్య భారత 
భాగము పరిష్కరించి ప్రకటింపందలంపు (ధ్రువపడినది. 
పరిష్కరణ పద్దతులును వాని స్వరూపమును జూపుట కీ 
వ్యాసము ప్రకటింపంబడినది. 


(శీ) శ్రీ పాద లక్ష్మీపతి శాస్తిగారితో కలిసి) 


